బుద్ధం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 


ఆలీ 


సంఘం శరణం గచ్చామి 


FOUNDATION 


Am 
F—> 


{ 
(టు 


SCD RY 


Ny 
1 


నాస్తికుడు హేతువాది అభ్యుదయవాది బుద్దిష్టు సామాజిక చైతన్య 
మూర్తి దార్శనికుడు మచ్చలేని మనిషి సరసవచోమాధుర్య 
బోధామృత ఆదర్శోపాధ్యాయులు 


శ్రీ కోగంటి నరసింహా రావు గారికి, 
మా మాతృదేవత సౌశీల్యవతి ప్రేమమూర్తి సహనగుణి సామ్యరూపి 
స్నేహశీలి పరోపకారిణి కష్టజీవి శక్తిస్వరూపిణి 
శ్రీమతి రాజ్యలక్ష్య్‌గాంక 


మరువలేని మరపురాని జ్ఞాపకాలతో, 


కుటుంబ సభ్యులు 


బుద్దోపదేశము 


శ 


బుదం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి 


శ 


రచయిత: 
ఐద్వాన కోగంటి నరసింహా రావు 
శు 


తాత్సర్యం: 
అవధానం. టి. హెచ్‌. నటరాజారావు 


Buddhopadesamu, 101 metered poems in Telugu, first 
published in 1956, reprinted in 2023 on the occasion of birth 
centenary celebrations of Sri Koganti Narasimha Rao... 


బుద్దోపదేశము, బుద్దుని బోదనలపై ఛందోబద్ధమైన 101 పద్యాలు, 1956 లో తొలి ప్రచురణ, 
రెండవ ముద్రణ 2023లో శ్రీ కోగంటి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా... 


తొలి ముద్రణ: 
దుర్ముఖి-వైశాఖ పూర్ణిమ, 1956 
ప్రతులు : 1000” 
షనల్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌, తెనాలి 
ప్రచురణ : కవిరాజ గ్రంథమాల, తెనాలి 
వెల:0 6 0 


Typeset, Page design & Cover design by : Sampath Raja Ram, Rahman 
1st Reprint : January, 2023 

Copies : 500 

Price : క. 60/- 

Printed at : SriSri Printers, Vijayawada 


Publishers address: 


AMMA 
FOUNDATION 
టే ల Regd No: 195/05 
Ukkungaram, Visakhapatnam 
1. K. Lenin Babu 
Mob-75694 73208 
HNo 31-58-56/9/B 
Mathrusree Nagar 
Vuda Phase -7 
Kurmannapalem 


Visakhapatnam - 530046. A.P 


2.Dr.Usha Rani Koganti 
Mob-8179611745 
31/3, Madhu Park Ridge 
Hashim Nagar 
Langarhauz 
Hyderabad -500031 


ధర్మదార్సనికుడు 
కోగంటి నరసింహా రావు గారు 


బుదజయంతి వైశాఖ పున మిరోజు. ఐతే... బుదుని జననం ఏ 
సంవత్సరంలో జరిగింది అనేది తేలని సమస్యే. ప్రపంచీ వ్యాపితంగా 
బౌదులు నాలుగు వేర్వేరు సంవత్సరాల్ని లెక్కిస్తూ ఉంటారు. ఈ 
సమస్యను అంతరాతీయ బౌద సంఘం ఒక ముఖంగా తేల్చింది. 
1956లో జరిగిన బుద జయంతిని 2500వ బుద జయంతిగా 
నిరయించింది. అందుకే... బోధిసత్వ డ్రాక్షర్‌ బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ 
1556లో అశోక విజయ దశమి రోజున బౌద దీక్ష స్వీకరించారు. 

ఆ సంవత్సరం ప్రపంచ వ్యాపితంగో కొన్నీ వేల బుద 
జయంతులు జరిగాయి. నాటి భారత ప్రధాని నెహ్రూ, రాజ్యాం 
నిర్మాత అంబేడ్కర్లు ఇదరూ బౌద అభిమానులు. కాబట్టి మన దేశంలో 
కూడా ప్రగతిశీల శక్తులు, ప్రభుత్వాలు పెద్దఎత్తున బుద జయంతులు 
నిర్వహించాయి. ° స 

మార్మి జం స్పర్శ ఉన్న వారంతా మత మౌధ్యానికి 
వ్యతిరేకులే. సమతా, సమరసతా భావాలకి గాఢాభిమానులే! ఆ 
ప్రగాఢ అభిమానానికి మచ్చుతునకే ఈ పద్య కావ్యం. ఈ పద్య కావ్య 
రచయిత కోగంటి నరసింహా రావు గారు. వారు అభ్యుదయ వాది. 
మార్క్సిస్టు. తెలుగు పండితులు. ఆదర్శ ఉపాధ్యాయులు. అన్నింటికీ 
మించి పొదాభిమాని. మంచి పద్య రచయిత. అందుకే ఈ రచన 
అంత హృద్యంగా చేయగలిగారు. 

తెలుగు భాష అందాన్ని ఇనుమడింపచేసే రచన యిది. ప్రతి 
పద్యంలో బౌద్ద ధర్మామృతం తొలకరించింది. ప్రతి పుట సదమ్మ 
సాహిత్య పరీమళాలు చిలకరించింది. చదువుతుంటే మనీస్తు 
పులకరించింది. బౌదాన్ని చాలా మంది సంస్కరణ వాదంగా 
చూశారు. కానీ, అది “భారత దేశ సామాజిక విప్లవ కెరటం. దాన్ని 
రాహుల్‌. సాంకృత్యాయన్‌, ధర్మానంద కోసంవి, భదంత ఆనంద 
కౌశల్యాన్‌ లాంటి మార్క్సిస్టులు దర్శించారు. ఆ "దర్శనం” ఈ 
"బుదోపదేశం" పద్యకావ్యంలో కూడా దర్శించగలం. బుదుణి 
మనమీంతా "సర్వజుడు" అని అనుకుంటాం. కానీ, "సర్వపైతీ 
ఉండదు, నేను సర్వసష్ణాణ్ణి కాదు" అని బుద్దుడే చెప్పారు. ఖం. 


నిరంతరం మారే ప్రకృతిలో, ప్రపంచంలో, సమాజంలో, వ్యక్తిలో 
మార్పు ఆగిపోదు. మార్పు ఆగిపోతేనే "సర్వజ్ఞత" ఉంటుంది. 
ఆగకపోతే సర్వజ్ఞత ఉండదు. 

మనకు ఆధునిక కాలంలో మార్క్సిజం ప్రపంచానికి 
అందించిన ఈ తార్కిక సత్యాన్ని 2500 నాడే బుద్దుడు 
ఆవిష్కరించాడు. "ప్రజలకు ముందు ఆకలి తీరాలి. ఆ తర్వాతే 
తత్త్వం" అన్నాడు బుద్దుడు. అలాగే ... తన ప్రబోధాల్ని ప్రజల 
భాషలోనే అందించాలనే ' నియమం పెట్టాడు. 

పండితుల భాష అయిన సంస్కృతంలోకి మార్చవద్దు అని 
కూడా చెప్పాడు. ప్రజల్ని మూఢ విశ్వాసాలతో ముంచి దాని ద్వారా 
ధనార్జన చెయడం మహా దోషంగా బుదుడు పరిగణించాడు. 

బౌద్ధంలోని ఇలాంటి అభ్యుదయ కోణాలన్నింటినీ తన వంద 
పద్యాల్లో అద్భుతంగా అచ్చ తెనుగులో తేట పరచారు నరసింహా 
రావుగారు. 1956లో వచ్చిన ఈ పుస్తకాన్ని వారి అబ్బాయి కోగంటి 
లెనిన్‌ గారు మరలా ఇప్పుడు నరసింహారావుగారి శత జయంతి 
సందర్భంగా తెలుగు లోకం ముందుకు తెస్తున్నారు. తెలుగు నాట 
ఇప్పుడు బౌద్ధం వేగంగా పునరుత్ధానం చెందుతోంది. ఇలాంటి 
సమయంలో "ఈ పుస్తకం రావడం తెలుగు బౌదలోకానికి ఎంతో 
ఉపకారం. > 

నా ఈ చిన్నమాటలను బౌదత్రిరత్నాల్ని కమనీయ కందపద్యం 
గా అందించిన వారి పద్యంతోనే ముగిస్తాను. 


“బుద్దుని శరణము నందుము. 

బుద్దుని సంఘంబు శరణు పొందుము, నీవా 
బుద్దుని ధర్మము నిల సం 

బుద్దుడవై దిశలు వెలయజేయుము బుద్దా!" 


బుద్ధవందనాలతో. on 


బొర్రా గోవరన్‌ 
బౌద్ధ రచయేత 


అభినందన 


శ్రీ కోగంటి నరసింహా రావు గారి శతజయంతి సందర్భంగా 
వారు రచించిన “బుదోపదేశము” పుస్తకాన్ని వారి కుమార్తె డా. 
కోగంటి ఉషారాణి గారు ప్రచురించడం అత్యంత _ముదావహమైన 
విషయం. ఈ రచనను శ్రీ నరసింహా రావు గారు తేలికగా అందరికీ 
అధమయ్యే పద్యాల రూపంలో చేశారు. కాబటి, చిన్న పిల్లలు కూడా 
ఆనీక్తి వుంటే హాయిగా చదువుకోవచ్చు” 

బుద భగవానుడు మన దేశంలో ప్రభవించిన మహోన్నతమైన 
ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరు. ఆయన స్థాపించిన బౌద్ధమతం ఒకప్పుడు 
భారతదెశమంతా వ్యాప్తి చెందింది. అంతేకాక, రాజుల ప్రోత్సాహంతో 
మన దేశానికి చేరువలో వున్న శ్రీలంకతో పాటు, ఆగ్నేయాసియా 
దేశాలు, సుదూర ప్రాంతాలైన చైనా, జపాన్‌ దేశాలకు కూడా 
విస్తరించింది. ఆ విధంగా బుద భగవానుని మూలంగా మన 
దేశఖ్యాతి ప్రాచీన కాలంలోనే దేశదేశాంతరాలకు వ్యాపించింది. 
ఆయా దేశాల నుంచి ఎందరో విద్యారులు మన దేశంలోని ప్రపంచ 
ప్రసిద్ధి చెందిన నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి 
విద్యనభ్యసించారు. 

అలా ప్రసిది చెందిన విశ్వవిద్యాలయాలలో ఈనాడు 
నాగార్లునసాగర్‌ వన్న ప్రాంతంలో శ్రీపర్వతం వద ఆచార్య 
నాగార్పునుడు స్తాపించిన విశ్వవిద్యాలయం కూడా ఒకటి."ఆ విధంగా 
చైనా నుంచి వచ్చీన పాహియాన్‌, హుయెన్‌ త్సాంగ్‌ వంటి విద్యారుల 
వల్ల వైభవోపేతమైన ఆనాటి మన దేశ చరిత్ర తెలుస్తున్నది. శ్‌ 

మన దేశంలో తదనంతర పరిణామక్రమంలో బౌదమతం 
దాదాపుగా కనుమరుగైనా, పైన పేర్కొన్న దేశాల్లో ఇప్పటికీ బౌద్ధమే 
ప్రధాన మతం. “వసుదైవ కుటుంబకం” బౌద మతానికి 
ఆయువుపట్టు."సర్వమానవ స్లౌభ్రాతృత్వం "తోపాటు, సర్వజీవహితం, 
భూతదయ, బుదుని బోధనలోని ముఖ్య సూత్రాలు. 

మన దేశంలో సామాజిక సంస్కరణలకు బుదుడే 
ఆదిపురుషుడు. “సంఘం శరణం గచ్చామి, “ధర్మం శరణం 
గచ్చామి” అన్న సూక్తులను ప్రచారం చేసీ, మానవాభ్యుదయానికి 
సంఘ జీవనమే మూలమని, మానవ జీవనం ధర్మ మార్గంలోనే 
నడవాలని ప్రభోదం చేసిన మహనీయుడు గౌతమ బుదుడు. 
మానవుడు జీవనగమ్యంలో అసత్తు నుంచి సత్తునకు, తమస్సు నుంచి 


జ్యోతిస్సునకు పయనించి, తద్వారా మృత్యువు నుంచి అమృతత్వాన్ని 
పొందడమే జీవన పరమావధి అని తెలియజేసిన తత్వజ్లుడు 
సిదారుడు. సంఘాన్ని ప్రేమించడం ద్వారానూ, ధర్మ మారాన్ని 
అవీలరిబించడం _ ద్వారానూ మానవ _ జీవితానికి _ సార్లకత 
చేకూరుతుందని బోధించాడు ఆయన. ఈ బోధనలు సర్వజనీనమ్రైనవి 
మరియు సర్వకాలికమైనవి. 

ఆధునిక వైజ్ఞానిక, సాంకేతిక పరిజానంతో అమరిన ఆయుధ 
సంపత్తి మూలంగా యుదోన్మాదంతో పెచ్చరిల్లిపోతున్న నేటి కాలంలో 
ప్రపంచ మనుగదకు బేదుని భోధానలే తరుణోపాయమనేసేది 
నిసుందేహం. : 

శ్రీ నరసింహారావు గారు తేలికైన తెలుగు పదాలలో బుదదేవుని 
సూక్తులను పద్యాల రూపంలో మనకందించారు. ఇవి చదివిన వారికి 
బుద్దుని ఆదర్శాలు కరతలామలకం అవుతాయనడంలో ఎలాంటి 
సందేహం లేదు. 

డా. ఉషారాణి గారు తమ తండ్రి గారి శతజయంతి 
సందర్భంగా ఆయన రచించిన “బుదోపదేశము” పుస్తకాన్ని మనకు 
అందించినందుకు ఆమెను మనసారా అభినందిస్తున్నాను. 


డా ॥ మండలి బుద్ధప్రసాద్‌ 
మాజీ ఉపసభాపతి, మాజీ మంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


తేది: 19-12-2022 


- అవధానం టి.హెచ్‌. నటరాజారావు. 


పేరులోనే శాంతిని ప్రోది చేస్తున్న శ్రీమతి శాంతిశ్రీ గారు తమ 
తండ్రి గారు రచించిన "బుదోపదేశం” శతకం పునర్‌ ముద్రణలో 
ప్రజాబాహుళ్యంలో అందరికీ “ముఖ్యంగా నేటితరానికి పద్య భావం 
సులభంగా అరమయే రీతి నందించాలని సంకల్పించడంలోని 
జెచిత్యాన్ని గుర్తెరిగి ఈ శతకంలోని పద్యాలకు తాత్పర్యం 
వ్రాయడానికి అడిగిన తక్షణం అంగీకరించడం జరిగింది. దాదాపు 
65 సం॥ క్రితం వ్రాయబడిన ఈ పద్యాలను కొంగ్రొత్త 
పుస్తకరూపంలో పదిల పరచుకోవాలన్న వారి ఆర్తి హృదయచాలకం. 
దివంగతుడైన తండ్రికి కుమార్తెలు, కుమారులు సమర్పిస్తున్న 
హృదయంగమ స్మృత్యంజలి ఇది. అక్షరాల హారతెత్తి ప్రేమ 
పురస్సరంగా పిత్యణం తీర్చుకుంటున్న సిసలైన నివాళలీ. గుండెల్లో 
గూడుకట్లుకున్న అద్వితీయ ఆత్మయానుబంధాన్ని ప్రసరిస్తున్న 
రసనిర్భర హృద్దీపమిది. 

సకలమతాల సారాంశాన్ని "సామరస్యపూర్వక" సమన్వయం 
తో సంస్కరణాత్మక దృక్పథంతో నాడు తనను కలచి కదిలించిన 
దృష్టాంతాలను ఇందులోని పద్యాలలో కీ॥శే॥ కోగంటి నరసింహా 
రావు గారు, తెలుగు పండిట్‌, విద్వాన్‌ అక్షర రమ్యతను వెలార్చుతూ 
"బుదోపదేశం” _ శతకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తోటలో 
వికసించిన సందేశాత్మక హృద్యపద్య పుష్పగుచ్చం ఈ చిన్ని పొత్తం. 

అనిత్యమూ శోకమయీమూ అయిన మానవ జీవితాన్ని చూసి 
రాజ్య సుఖాలను దోసి అడవిదారుల వెంట నడయాడి కఠిన 
ఉపవాసదీక్ష బూనిన త్యాగధనుడు బుద్దుడు. 


ప్రోలుసుధాంశు శాలలిరు పొద్దులవిందులు హంసతూలికా లాలిత తల్పభోగ 
పరిరంభ సుఖాలు వధూట రమ్యనాట్యాలు సరోవరాలు ఎడనాడి చరించె క్షుధాగ్ని 
కీలలన్‌ కాలుచు కోసలేశుడు ప్రకామ గవేషణలో ప్రశాంతికై 


అటువంటి త్యాగమూర్తి ఎముకలగూడుగా మిగిలి 
కఠినదీక్షబూని వస్తుగతానుబంధయుత వాసనలను త్యజించినవాడు. 
పస్తుల కుక్షితో మసలి విశ్వహిత విశాల సామ్యవాదానికి తెరలేపిన 


వాడు. కుల వర్ల దూర సమతా పథమెంచుకొన్నవాడు. ఆ శాంతి 
కాముకుని ఉపదేశంతో ఒక పద్యరచన వెలువడడం నేటి రుజాగ్రస్త 
ప్రపంచవ్యవస్థలో అత్యంత హర్షనీయం. బుద్దుడు చాటిన శాంతి 
అహింసలు “సర్వజనీన సర్వకాలీన జీవన సూత్రాలు. 

బుదుడు హిందూ మతంలోని మూఢ ఛాందస ఆచారాలతో 
విభేదించినాడే కాని హిందూ మతాన్ని ద్వేషించలేదు. 


అవనిని కోర్కెల లంపట 

అవలంబము దుఃఖ రాశి కని పలుకుచు హైం 
దవభావ పల్లవమ్ముల 

స్తవనీయ పరిమళంపు శాఖను చేర్చెన్‌. 


అని మనసా విశ్వసించడం సర్వదా కల్యాణకారకం. కవి 
నరసింహారావు కూడా తన మున్నుడిలో స్తాలీపులాకంగా సర్వధర్మ 
సమన్వయ దృక్పథాన్నే సూచించినారు. "తమీసోమా జ్యోతిరమయ 
అని ఎలుగెత్తిన బుద్దుసిపై హృద్యపద్య సౌగంధ్యాన్ని అందించిన కవి 
నరసింహా రావు "బహుదా శ్లాఘనీయుడు. వారి ఆలోచనా 
లోచనాలను తాత్పర్య సహితంగా సర్వాంగ సుందరంగా పుస్తక 
రూపంలో పరిరక్షించాలని సంకల్పించిన వారి కుటుంబ సభ్యులు 
ధన్యజీవులు. 


స్వస్తి! 


4-12-2022 
సహృదయవిధేయుడు, 

అవధానం టి. హెచ్‌. నటరాజారావు. 
భాగ్యనగరం. 


పరిచయం 

రెండు వేల ఐదువందల సంవత్సరాలనాటి బుద్ధ నిర్వాణోత్సవాలు నేడు 
దేశ దేశాల్లో - విరివిగా మన దేశంలో చేస్తున్నారు. ఆ ఉత్సవాలు కలిగించిన 
వుద్వేగంవల్లనే యీ చిన్న కబ్బం ఆవిర్భవించింది. 

కవికి ప్రధమ ప్రయత్నమే అయినా, రచనలో కవి సూత్రాకృతి దాల్చగల 
నిర్మాణగరిమను ప్రదర్శించాడు; తేటగీతి, ఆటవెలది, కందం - యీ మూడు 
ఛందాల్లో కృతిని మూడు భాగాలుగా నడిపాడు. కందంలో కుదిరిన తూగు 
పెంపరికానికి యోగ్యంగా వుంది. రచనలో కవి సరళత్వాన్ని సన్నజాలుగా 
సమపాళ్ల  తెలుగుదనంతో సరిదిద్దాడు; వర్ధమాన కవితావరవడి 
ప్రదర్శింపబడింది. 

బుద్దుడు మన చరిత్రలో అత్యున్నత శ్రేణికి చెందిన వ్యక్తి. జననం 
కపిలవస్తు రాజరికంలో; ఆలోచనాసరళి రాచరికాలకతీతంగా మానవాభ్యుదయ 
వికాసహేతుపథంలో. బుద్దుడు ప్రాయికంగా హేతువాది. నాటి మతాల 
నాయకత్వం గౌతమ శుద్దోదనునకు నచ్చలేదు. మనస్సు మరోమార్గాన్ని 
ఆకాంక్షించింది. ఆలోచన, సంస్కారం - అండరాగా, ఆ మరోమార్గాన్ని వెదకి, 
ప్రకటితం చేశాడు; అదే బుద్ధమార్గం. 

మతాలు మానవవికాసానికి "ఆరంభములో కొంత వుపకరించినా, 
రోజులు గడవగా, ప్రతిబంధకాలుగా తయారైనై; దానివల్ల మానవుని వ్యక్తిత్వం 
శూన్యత్వంలో కలసిపోయింది. బుద్దుడు ఆ మానవుని వ్యక్తిత్వాన్ని తిరిగి 
పునరుద్ధరించాడు. మానవుడు చేయవలసింది దేవునికి వూడిగమే కాదు, మంచి 
ప్రవర్తనతో నాన్యతోదర్శనీయ వికాసాన్ని పొందవచ్చునన్నాడు. మనమే మన 
పనులకు వుత్తరవాదుల మన్నాడు. కర్మను, వేదాలను, పారలౌలిక పాప 
పుణ్యాలను, కులాలను, మతాలను ఒక్కసారిగా డుల్లిబుచ్చాడు. లోకం 
విహ్వలించి, గౌతముణ్లి బుద్దుడన్నది. ఆ బుద్దుడు అహింసావాదానికి కాణాచి. 


బుద్ధజయంతికి యీ కృతి వెలార్చటం ముదావహం. ఎవరి వుత్సాహాన్ని 
వారు వారికి” నచ్చినరీతిలో, మాతృకకు అపచారం లేకుండా, ఆకృతీకరించటం 
ఆనందానికి, స్వేచ్చకు మార్గం. బుద్ధమార్గం స్వేచ్చామార్గం గనుక, యిట్టి 
ప్రయత్నాలు బుద్ధత్వచ్భ్చాయలుగా పరిగ్రాహ్యాలు. 


తెనాలి ఆవుల గోపాలకృష్ణమూర్తి, 
23-5-56 M.A., LLB. 


మనలో మూట 

విశ్వము సువిశాలము అనన్తము. నిరంతర పరిణామశీలమైనది ప్రకృతి. 
ప్రపంచమునకు సృష్టిస్థితి లయములు సహజములు. ప్రచండవేగముతో కాలచక్రము 
పరిశుభ్రమిస్తున్నది. జననమరణాలు, కష్టసుఖాలు, రాగద్వేషాలు, జ్ఞానాజ్ఞానములు 
జీవకోటికి వెలుగునీడలవలె వెన్నంటి వచ్చుచునే యుండును. మానవుడు  మరణారీనుడే 
కావచ్చు. కాని మానత్వము అమరమైనది. క్షణికము _ బుద్భుదప్రాయమైన 
మానవజీవితమొక మహాజీవనది వంటిది. విశ్వరహస్యాన్వేషణమే విజ్ఞానమునకు 
ఫలము. విశ్వాన్ని ప్రతిఫలింప చేయునది సాహిత్యము. వైజ్ఞానిక పరిశోధనఫలమే 
ప్రపంచకళ్యాణానికి మూలము. ప్రజాస్వామ్యయుగంలో విశ్వశేయస్సాధనలో 
ప్రజలందరు భాగస్వాములే. 

విశ్వమతస్థాపకులలో బుద్దుడు ప్రసిద్దుడు. సంపూర్ణ మానవత్వము సాధించిన 
మహాపురుషులలో గౌతముడగ్రగణ్యుడు. ae దుర్వసనములచే పంకిల 
మైయున్న సాంసారిక దుఃఖాంబుధి తరుణోపాయములుగా చతురార్యసత్యములను 
ప్రబోధించిన మహాయోగి బుద్దుడు. నాటి సమాజములోనున్న జటిల వైదిక కర్మకాండను, 
ఛాందసాచారములను రూపుమాపి ప్రజాసామాన్యమున నైతిక ధర్మాచరణ ద్వారా 
సమాజమునకు నవజాగ్భతి కల్పించియున్నాడు. 

సామాజిక సంస్కరణలకు మతవిప్లవాలకు బుద్దుడు అందెవేసిన చేయి. 
జనసామాన్యమునకు సుబోధకమగు భాషలో ఆచరణీయములైన సిద్దాన్తముల బోధించిన 
సామ్యవాది. ఆశాంతితో సంక్షుభితమైన లోకములో కరుణామృతాన్ని చల్లి అహింస, 
ప్రేమ, సత్యాల ద్వారా శాంతిసందేశమందించిన తత్వవేత్త సిద్ధార్థుడు. 

అటువంటి మహాపురుషుల ఆదర్శసిద్దాన్తములను, విధీన్న మతాలలోని 
విశిష్టతను, బహుళ గ్రంథాల సారాంశాన్ని సామరస్యపూర్వకముగా సమన్వయించుకొని, 
సంస్కరణదృష్టితో, సహేతుకమైన స్వానుభవముతో పరస్పరము కార్యశూరులమై 
కృషిచేసిననే వసుధైక ప్రభుత్వ స్థాపనము సుగమము కాగలదు. మహాసాంఘిక 
విష్టవసంస్కర్తయైన తథాగతుని ఉపదేశముల నాధారముగా గొని జాతీయ ఛందస్సులతో 
నా నేర్చుకొలంది సంస్కరణాశయముల ఈ శతకమున కూర్చితిని. సంస్కరణకు 
సుపరిచితులైన (శీ ఆవుల గోపాలకృష్ణమూర్తి, M.A., LL. B గారు “బుద్దోపదేశము” 
సావధానముగా చదివి ఆదరాభిమానములతో పరిచయ వాక్యములిచ్చినందులకు వారికి 
నా హృదయపూర్వక అభివందనములు. 

నా యీ ఉపదేశ కృతికి మధురోపస్కృతి నొనరించిన ప్రియ మిత్రులు శ్రీ కవి 
రాజు కొండవీటి వేంకటకవి గారికి ధన్యవాదములు. కొలదికాలములో ఈ శతకాన్ని 
సర్వాంగ సుందరముగా ముద్రించి సకాలములో అందించిన మిత్రులు కవిరాజ పన్లిషర్సు 
వారికి కృతజ్ఞత. 


-రచయిత 


బుద్దోపదేశము 


ఎల్లభూతములను నేక రీతిగషం జూచి 
యాదరించువాందె యనఘచరితు. 
దతందె జగము మేలు నాసించునని తెల్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (1) 


తాత్పర్యము: పుణ్యాత్ములంటే ప్రాణులన్నింటిని సమానంగా ప్రేమించ గలిగేవారు. 
వారే సమదృష్టితో లోకమంతటికి మేలు జరగాలని సంకల్పించగలరనీ 
తెలిపుతుంది బుద్ధ సూక్తి! 


పరుల సౌఖ్యమునకు( బరితాపమందెడి 
జనుండు జనుఉంగాందు జడుందుగాని 
జగతి సుఖమె తనదు సౌఖ్యమ్మని తలంచు 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! (2) 


తా: ఇతరుల సుఖములను చూసి ఓర్వలేక దుఃఖం పొందువాడు, స్పందనలేని 
దేహంగల జధఢునితో సమానము. సమస్త జగతి పొందే సుఖమే తన సుఖమని 


క్షమవహించి ప్రేమ సత్యాల నెపుడు వీ 
క్షి ంచుచుండువాండె శ్రేష్టుం డరయ 
కాంతిలేని జనుండు జగతి వ్యర్జుం డను 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! (8) 


తా: ఓర్పు కలిగియుండి లోకంలో ప్రేమను సత్యాన్ని దర్శించ గలగడమే శ్రేష్టుని 
లక్షణము. శాంతిలేనివారు నిష్రయోజకులని వారు లోకానికేమి మేలుచేయలేరు. 


బాధనొందు వారి వేదనం గనుగొని 
తాపమంది రూపు మాపువా(డు 
సజ్జనుండు; వాని జన్మమ్ము ధన్యమ్ము 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (4) 


తా: ఇతరుల బాధను చూసి హృదయం పరితపించి, వారి బాధను 
పోగొట్టగలవాడే సజ్జనుడు. అలాంటివారి జన్మ ధన్యమని బుద్ధ సూక్తి. 


వదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారివోక తప్పదు. 


12 బుద్ధోపదేశ ము 


ఎప్పుడైనగాని యెక్కువ తక్కువల్‌ 
చూపరాదు జనులం బాప మద్ది 
అట్టివాడు తుదకు గట్టిబాధలనందు 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! (5) 


తా: మనుషుల మధ్య బేధభావాలని సృష్టిస్తూ ఎక్కువగా తక్కువగా చూడడం 
బుద్ధిలేనివారు చేసే పాపము. అట్టి వ్యక్తులు చివరికి తామే దుఃఖంలో మునిగి 
అశౌంతి పాలవుతారు. 


చక్రవర్తియైన సామాన్యు(డైన మ 

బెట్టి జనుండు గట్టి దిట్ట యైన 

జనన మరణములను నెనయు నిత్యమ్మను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (6) 


తా: సామాన్యుడైనా, చక్రవర్తియైనా, ఎంతటి గొప్పవాడైనా సరే ఈ లోకంలో 
జనన మరణాలను పొందుట తధ్యము. వాటి నడుమ మనము కొట్టుమిట్టాడ 
వలసిందేనని బుద్ధ సూక్తి. 


గంగయందు లేచు భంగంబు లెప్పుడు 
సమసిపోవు నరయ క్షణమునందె 
స్థిరముగాదు ధరణి జీవితంబనునట్టి 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (7) 


తా: నీటిలో ఏర్పడిన బుడగ మరుక్షణంలోనే పగిలిపోతుంది. క్షణంలోనే నశించే 
బుడగల్లాగా ఈ ధరిత్రిలో జీవితం శాశ్వతం కాదని ఎరుకలో ఉండాలి. 


నీటిబుడగవోలె పాటిల్లి జననమ్ము 
మాయమగును నిముసమాత్రముననె 
దీని కింత మమతం బూనుట తగదను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (8) 


తా: క్షణకాలంలో మటు మాయమయ్యే నీటిబుడగ వంటి జీవితం పై మమతను 
పెంచుకొనుట తగదన్న బుద్ధ సూక్తి. 


పుకార్లు శతువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా వొకి ముూర్జుల ద్వారా అంగీకరించబడతాయి..! 


బుద్దోపదేశ ము 13 


ఏలినారు ధరణి నెందటో రాజులు 
నిలువం గలిగినారె! నిత్యముగను 

అంతె మనదు బతుకు; అని వచియించెడి 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! (9) 


తా: ఈ భూమిని ఎందరో రాజులు పాలించారు కాని ఏ ఒక్కరూ శాశ్వతంగా 
నిలచిపోలేదు. మనిషి బ్రతుకు కూడా అనిత్యమనేది జీవన సత్యం. 


సౌఖ్యమబ్బు నేడు సమసిపోవును రేపు 
పట్టంగలమె వాని నెట్టులైన 
కష్టసుఖము లెపుడు కావడికుండలన్‌ 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (10) 


తా: నేడున్న సుఖము రేపటికి సమసిపోతుంది. కష్టసుఖాలు కావడికుండల్లాంటివి. 
ఏ సుఖ సంతోషాన్నెనా శాశ్వతంగా మనం పట్టి ఉంచలేమని బుద్ధ సూక్తి. 


రాజరాజుగాని రహిపేద యైనను 
ధరణియందుం దాను ధర్మమెపుడు 
పలుకుచుండువా(డె బహుపుణ్యుం డని చెప్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (11) 


తా: రాజ్యాలేలే రాజు కావచ్చు. నిరుపేద కావచ్చు. ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో 
అతడే ఈ లోకంలో పుణ్యాత్ముడన్నదే బుద్ధ సూక్తి. 


వృత్తివలన జనన మెత్తిన మతములు 
మాటుచుండు వృత్తి మలంగి నపుడు 
మతము వేజియైన మనసొక్కటను నట్టి 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (12) 


తా: వృత్తి ఆధారంగా పుట్టిన మతం శాశ్వతంగా మనజాలదు, ఎందుకంటే 


లోకంలో వృత్తులు మారీపోతుంటాయి కనుక. అందుకే మనస్సునెపుడూ 
మతాలకతీతంగా ఉంచుకొమ్మని బుద్ధ సూక్తి. 


కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. 


14 బుద్ధోపదేశ ము 


మాల మాల యనుచు దూలనాడినమాత్ర 
మాల జనుందుగాందె మహినింజూడ 
మాల లేక పనులు మనకెట్లు జరుగును? 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (18) 


తా: ఒక వ్యక్తిని కులం పేరుతో "మాల" అని దూషించక, ఆ వ్యక్తి మాల జాతి 
మనుషుల మధ్య పరస్పర సహకారం సంఘీభావమే సమాజాన్ని నిలబెడుతుందని 


ఇంట నొక్కమాట యిల్లుదాటంగ నొండు 
పలుకుచుండువా(డు తులువ జగతి 
మోసబుద్ధివీడి వాసించుండీ యను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (14) 


తా: కుత్సితుడు తన బూటకపు మాటలు మాట్లాడుతూ కపట ప్రవర్తనుడై 
ఉంటాడు. మోసపూరితమైన బుద్ధి విడనాడమని హితవు బుద్ధసూక్తి. 


వీలువాలుమాలి మాలని వచియించి 

గుణము జూడంబోరు జనులు ధరణి 

కులముకంటె గుణము గొప్పకు గొప్పను 

బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (15) 
తా: మనిషిలోని గుణాన్ని గుర్తించక, కులం పేరుతో అవమానకరంగా దూషణ 
కుసంస్కారులకు పరిపాటి. కులం కంటే గుణం గొప్పదన్న సూక్తి మనకు 
శిరోధార్యం. 


గంగమునింగియున్న కాళిని గనుంగొన్న 
వ్రతము జేసియున్న భక్తియున్న 
చిత్తశుద్దిలేని చేతలు రోంతలన్‌ 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (16) 


తా: గంగలో మునిగేవారు, కాశీని దర్శించు వారు వ్రతాలు చేసేవారు భక్తి 


ప్రదర్శిస్తారు. కాని వారు చేసే చేతల్లో చిత్తశుద్ధి లేక రోత పుట్టిస్తాయి. మనసులోని 
మాలిన్యం తొలగించుకొమ్మని బుద్ధసూక్తి. 


మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటొము.. 


బుద్దో పదేశము 


అమ్మ యక్క యనుచు నల్లన బూతులు 
దూయంబట్టువాడు దుష్టుం డరయ 
వాక్కు శుద్ధి "లేనివాండు. వ్యర్జుం డను 
బుద్ధసూక్తి “వనుండి పుణ్యులార! (17) 


15 


తా: ఎదుటివారిని ద్వేషిస్తూ వారి తల్లినీ, తోబుట్టువులనూ అసభ్య పదజాలంతో 
దూషించడం దుష్ట లక్షణం. వాక్ళుద్ధి లేనివాడు వ్యర్థుడని బుద్దుని ఉపదేశం. 


దొంగజపముం జేసి దోచుక డబ్బును 
గూడంబెట్టువాడు కూళుం డరయ 
కొంగజపముం జేయ లొంగదు పర మను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (18) 


తా: దోచుకోవాలన్న దుర్భుద్దితో దొంగ జపం చేస్తూ సొమ్ము కూడబెట్టేవాడు 
మోసగాడు. అనగా కుల్సితుడు. దొంగ జపానికి పరమాత్మ లొంగడన్నదీ బుద్ధ 


సూక్తి. 


చెప్పవలయు గురుడు శిష్యులం దరింజేర్చి 
తనకుం దెలిసినదియు దాంచకుండ 

అట్టి బోధలేని యతండు వ్యర్గుండను 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! (19) 


తా: తానెరిగిన మంచిని శిష్యులకు ఉపదేశించి సజ్జనులుగా చేయడం ఉత్తమ 
గురువు కర్తవ్యం. సత్యాన్ని బోధించని గురువు సమాజానికి భారం, వ్యర్థుడన్న 


బుద్ధసూక్తి. 


మాట తీపిగలిగి మనసు తీపియు లేక 
విషము గలిగి తిరుగు వేషగాండు 
కుక్కకంటె హీనగుణుండంచుం దెల్పెడి 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! (20) 


తా: మనసులో విషం నింపుకొని, తియ్యని మాటలు చెప్పుతూ తిరిగేవాడు 


కుక్కకంటే హీనమైనవాడని బుద్ధ సూక్తి వక్కాణిస్తోంది. 


విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు... నిన్ను నువ్వు గెలవడం 


16 బుద్ధోపదేశ ము 


పరుల మోసపుచ్చి పరుల కొంపలం గూల్చి 
బ్రతుక నేర్చువాండు పాపి యగును; 
దుష్టవర్తనంబు కష్ట కారణ మను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (21) 


తా: ఇతరులను మోసపుచ్చి వారికి నష్టం కలిగించేవాడు పాపాత్ముడని, అట్టి దుష్ట 
ప్రవర్తన లోకానికి నష్ట కారకమన్న బుద్దుని సూక్తి లోకహితం. 


దుర్గుణంబులన్ని దూరంబుగాం ద్రోచి 
సజ్జనాత్ముం డగుట చాల మేలు; 
సజ్ఞనత్వమున్న స్వర్గం బదేలన్న 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (22) 


తా: నీవు కాంక్షించే స్వర్గం కన్నా నీలోని మంచితనమే మిన్న. ఆలోచనల్లోని 
చెడును విడనాడాలన్నదే బుద్దుని ఉపదేశం. 


అచటిమాట లిచట నిచటిమాట లచట 
తెలుపుచుండువాండు ములుచ తలప 
నియతిలేని బ్రతుకు నిష్ఫలంబని తెల్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (28) 


తా: మూర్చుడు ఒకరి విషయాలు ఇంకొకరికి చేరవేస్తూ, చాడీలు చెప్పుతూ 
ఎలాంటి నీబద్ధత లేకుండా బతుకుతూ సంఘానికి చేటు తెస్తాడు. 


కలుగుదానితోడ మెలంగుచుందెడివాండు 
ఘనుండు; తృప్తిలేక మిణుకువాండు 
తనను దాను జంపుకొనునట్టివాం డను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (24) 


తా: తనకున్నదానితో తృప్తిపడే వాదే గొప్పవాడు. తృప్తిలేని జీవనం ఆత్మహత్యా 
సదృశం. అంటే తృప్తిచెందని వాడు తనను తాను చంపుకొన్నటే. 


సంతృప్తి లేకనోవడమే దుఃఖాలన్ని టికీ కారణం. 


బుద్దోపదేశ ము 17 


నోరులేని పశువులంబట్టి బంధించి 
ప్రాణమూడ్చువాండు పాపియగును 
జీవహింస నెపుడు చేయరా దనునట్టి 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (25) 


తా: నోరు లేని పశువులను చంపుట పాపమని, అందుకే జీవహింస విడనాడమని 
బుద్దుడు హితవుపలికాడు. 


పుట్టంబెట్టు నెపుడు గట్టగా చీమలు 
చెదీరిపోవు గడువుం జేరెనేని 
చీమపుట్టపగిది జీవితంబనుచుండు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (26) 


తా: చీమలు పెట్టిన పుట్టలు శాశ్వతం కావు చెదరిపోక తప్పదు. అలానే 
మట్టిబొమ్మలాంటి మనిషి జీవితం అశాశ్వతం అంటాడు బుద్దుడు. 


మూఢభక్తి నెడద గాధమ్ముగానమ్మి 
పరముకొజకు జంతుబలుల నీయ 
హింసవంశముల దహించు. దప్పకయను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! (27) 


తా: పరమాత్మను తృప్తిపరచాలని మూఢభక్తితో జంతు బలులివ్వడం హేయమైన 
చర్య అని, హింస వంశ, లోక వినాశకరమని బుద్దుడు మనకందించిన 
సందేశం. 
శ కన కన 

విశ్వమందు మిగుల విఖ్యాతిగాంచిన 

దాంధ్రశిల్ప మరయ ననవరతము 

శాతవాహనులను స్వాంతాన దలంచుచు 

మెలంగుచుండు మెపుడు తెలుంగు బిడ్డ! (28) 


తా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళను చాటిన మన ఆంధ్ర శాతవాహనులను 
తలచుకుంటూ తెలుగుజాతికి హారతులివ్వ వోయీ తెలుగుబీడ్డా! 


అన్ని సంపదలకన్నా సంతృప్తి ఉత్తమమైనది. 


18 బుద్ధోపదేశ ము 


మోహపాశములకు ముగ్ధుండై డై మర్త్యుండు 
మునింగితేలు దుఖమునే సతమ్ము 
జాలమందు. దగులు శశకంబు చందాన 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (29) 


తా: వలలో చిక్కుబడి విలపించే కుందేటి చందాన, మోహపాశములకు 
తగులుకొని మనిషి దుఃఖములో మునిగి తేలుతుంటాడన్న ఎటుక కలిగి 
వుందవోయీ తెలుగుబిద్దా! 


దారితెన్ను లేక ధరణిని మర్తుండు 
తృష్టయనెడి నదిని తేలుచుండు 

నా ప్రవాహమందు హరిణమ్ము రీతిగా 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (30) 


తా: ప్రవాహమందు చిక్కుకుపోయిన జింకలాగా మనిషి ఎల్లప్పుడూ తృష్ణ అనే 
నదిలో మునిగి తేలుతూ దారి, తెన్ను గానక కొట్టు మిట్టాడుతుంటాడని 
తెలుసుకో! 


మత్సరంబునూంది మనుజుండు నిచ్చలు 
కషపడుచు భువిని భ్రష్షుండగును 

పొలము గడ్డిగాదములు గల్లి చెడునట్లు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (81) 


తా: మత్సరమనే చెడుగుణం కలుపుమొక్కలా పెరిగి మనిషి జీవనక్షేత్రాన్ని భ్రష్టు 
పట్టిస్తుంటుందని గ్రహించవోయీ తెలుగోడా! 


జన్మ కర్మఫలము సాజమ్ములంచును 
నమ్ముమనుచు. బలికి రిమ్ముగాను 

ధరణి సురుల మిగుల ధర్మపన్నంబులు; 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (32) 


తా: జన్మ కర్మఫలము యొక్క సహజ పర్యవసానమని వేదపండితులు 
ధర్మపన్నాలు వచించిన సంగతిని ధ్యాసలో వుంచి జాగరూకతో మెలగవోయి! 


మంచిపని చేయాలనుకున్నప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి. 


బుద్దోపదేశ ము 19 


వినుతి కెక్కినట్టి విద్యాలయమ్ములు 
ఖ్యాతిగన్నయల విహారములును 
చెలగుచుండు మున్ను శ్రీపర్వతంబున 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (88) 


తా: పూర్వం శ్రీపర్వతము విద్యాలయాలకు విహారయాత్రలకు ప్రసిద్ధిగాంచెనని 
తెలుసుకోరా సోదరా! 


గుడులు గోపురములు మడులు మాన్యము లిచ్చి 
జాతి పూజంజేయు కోతిమూక 

బడుగు మొజులు చెవిని బడ నాదరించునా? 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (84) 


తా: గుడులు, గోపురాల పేరున మడులు మాన్యాలనిచ్చి రాతి బొమ్మలకు 
మొక్కుతూ వుండే విగ్రహారాధకులు బడుగు మనిషి కష్టాలను పట్టించుకుంటారా? 


రాజ్యరమను వీడి రమణిని త్యజియించి 
కఠిన తపము జేసి జ్ఞానియైన 

యమ ఎతమూర్తి బుద్దు నమరగాథను నీవు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (85) 


తా: రాజ్య సుఖాలను త్యాగం చేసి ధర్మపత్నిని త్యజించి కఠినదీక్షబూని 
తపోధనుడై లోకానికి జ్ఞానమనే అమృతాన్ని అందించిన గౌతమ బుద్దుని చరిత్రను 
తెలుసుకో. 


ప్రకృతిలోనం గల్గు పరమధర్మమ్మును 
జోధం జేసె మనకు బుద్దుం డిపుడు 

గురువు శాక్యసింహుం: డరయంగ మన కెల్ల 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (86) 


తా: ప్రకృతిలో మనిషికి ఏది పరమధర్మమో విశదీకరించిన పరమ గురువైన 
బుద్దుని బోధ తెలుసుకో తమ్ముడూ! 


వ వొాణికీ హారి కలిగించకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం. 


20 


బుద్దో పదేశము 


భక్తిగలిగెనెని శక్తి ప్రాప్తించును 
భక్తిగలిగెనేని ముక్తివచ్చు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (87) 


తా: భక్తి ఉన్నచోట శక్తి ఉంటుంది. భక్తి ముక్తికి మార్గం చూపుతుంది. భక్తి, శక్తి 
గలిగిన వ్యక్తి పుణ్యజీవి అని తెలుసుకో సోదరా! 


కాన నున్నయట్టి కార్చిచ్చు విధమున 
వననిధింగల బడబాగ్ని కరణి 

విషయభోగ వహి విలసిల్లు నిరతంబు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (88) 


తా: అడవిలో కార్చిచ్చున్నట్లు, సముద్రంలో బడబాగ్ని దాగివున్నట్లు కోరికల 
లంపటంలో విషయలాలసనే అగ్ని దాగి వున్నదని తెలుసుకోరా! 


మతము మతమటంచు మానవు లనుచుండు 
మతముకంటె వేటి మత్తు గలదె? 
మతములన్ని చూడ మానవ సృష్టియే 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (89) 


తా: మతమనే మత్తులో కొట్టుకుపోకుండా మతం కూడా మనిషి చేసిన 
సృష్టియేనని ఎరుక కలిగిఉందవోయీ సోదరా! 


బిరుదములకు మొగ్గి బీ.ఏ.లు యం. ఏ.లు 
అందవచ్చు భాగ్య మందవచ్చు 
ఆచరణము లేక యవి వ్యర్థమైపోవు 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (40) 


తా: కళాశాలల్లో విశ్వవిద్యాయాల్లో డిగ్రీలెన్ని పొందినా ఆచరణలో లేని జ్ఞానం 


వ్యర్థమని 


గ్రహించవోయీ తెలుగు బిద్దా! 


జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఉనందంగానే ఉంటాడు. 


బుద్దోపదేశ ము 21 


కులము లేదటంచు కలిమి శూన్యమ్మంచు 
పలువరించువాండు తులువ సూవె 
కులముకంటె గొప్ప గుణమె ముఖ్యమ్మని 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (41) 


తా: కులం కులం అంటూ పలవరించేవాడు పరమ మూర్తుడు. కులంగా కంటే 
గుణం గొప్పదని తెలుసుకో సోదరా! 


గంజి లేక తావ కట్టగుడ్డయు లేక 

నీదు దేశమందు బాధపడుచు 

లక్షలాది జనులు భీక్షమెత్తుచునుండ్రి 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (42) 


తా: ఈ నేలపై లక్షలాది మంది అన్నవన్లాలు కూడా లేకుండా కనీసం గంజికైనా 
నోచుకోకుండా అలమటిస్తున్నారని ఎరుక కలిగి మెలగవలెనురా సోదరా! 


గ్రుడ్డి కుంటి కుష్టరోగమ్ములను వేంగి 
యండ లేక కుందుచుండు వారి 

నాదరింప నైహికాముష్మికము లబ్బు 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (48) 


తా: కుంటివారు, గ్రుడ్డివారు, కుష్టురోగులే కాకుండా సమాజంలో ఎవరి 
అండదండలు లేకుండా కష్టాలనుభవించే వారి పట్ల మనం చూపే 
ప్రేమాదరణలోనే ఇహపర సాఫల్యం ఉందన్నది సత్యం సోదరా! 


ఒకని కొకని కెపుడు తికమక గల్పించి 
జాతిజాతి కెపుడు భీతిగొల్పు 

మహిని కలంతపెట్టు మతములు మతములే? 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (44) 


తా: మనుషుల మధ్య జాతుల మధ్య అనైక్యతను సృష్టించే మతము ఒక మతమే 
కాదని తెలుసుకోరా సోదరా! 


అదుపులేని అలోచనలు శృతువుకన్నా ప్రమాదకరం. 


22 బుద్ధోపదేశ ము 


మట్టిలోనం బుట్టి మట్టిలోం బెజిగియు 
మట్టిం గలియు “నరుండు కట్టకడకు 
దిట్టరైనగాని స్థిరముగా నురడునే! 

తెలీసి మెలంగీమోయి తెలుంగు బిడ్డ! (45) 


తా: మట్టిలో పుట్టి మట్టిలో జీవనం సాగించి తుదకు మనిషి మట్టిలోనే కదా 
కలిసిపోయేది? వంత 'గొప్పవారికైనా అంతం తప్పదని జీవితం అనిత్యమని 
గ్రహించాలి. 


ప్రజలకర్థమైన భాషలో నీతిని 

బోధంజేసీ ముక్తి పొంత జేర్చ 

ధర జనించినట్టి తత్త్వజ్ఞు బుద్దుని 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (46) 


తా: ప్రజలకు సరళంగా అర్థమయ్యే భాషలో జ్ఞానబోధ చేయడానికి ఈ భూమి పై 
జన్మనెత్తిన తత్త్వజ్ఞాడని బుద్దుణ్ణి గుర్తించరా సోదరా! 


అతని కాలమందు నవని నేలెడి బింబి 
సారుందొట్టి రాజచక్రమెల్ల 

మతము వ్యాప్తింేయ సతతము కృషిసల్లై 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (47) 


తా: బుద్దుని కాలంలో బింబిసారుడనే రాజు అహర్నిశలు బౌద్ధమతవ్యాప్తికై కృషి 
చేశాడని“ తెలుసుకోరా తమ్ముడూ! 


వినయపిటక సుత్తపిట కాభిధమ్మపి 
టకములనుచు వేద నికరములను 
పాళీభాషయందుం బరిఢవిల్లగం జేసె 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (48) 


తా: పాళీభాషలో "వినయపిటక'", "సుత్త పిటక', "అబిదమ్మ పిటక'"లనే 


వేదసారాన్ని వ్యాప్తి చేయడానికే బింబిసారుడు ఎల్లవేళలా ప్రయత్నించాడని 
తెలుసుకో సహోదరా! (పిటక=గంప) 


నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేదు. 


బుద్దోపదేశ ము 23 


కలసిమెలసి భూతగణము లొక్కొట లీన 
మగుచునుండు, కొన్ని యందు నొదవు 
జలధి బుట్టునట్టి యలల విధమ్మున 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! (49) 


తా: కడలిలో పుట్టి కడలిలోనే లీనమయ్యే అలలవల సృష్టిలో భూతగణములన్నీ 
ఒకదానిలో నొకటి లీనమవుతాయన్న ధ్యాసతో ప్రవర్తించవోయీ సోదరా! 


శన శ్వ శ్వ 


కలిమి బలము బంధువుల దల్లిదందడ్రులం 
గట్టికొన్న యాలి నట్ట విడిచి 
కాననాంతరములం గాలూనితి విరక్తి 
భూరి ముదముతోడ బుద్ధదేవ! (50) 


తా: ఇల్లాలిని, తల్లిదండ్రులను, బంధువులను త్యజించి సంపదనూ, సమస్త 
రాజ్యాన్ని త్యాగంచేసి ఐచ్చికంగా ఆనందంగా అడవి ప్రాంతంలో కాలూని 
తిరుగాడితివి కదా బుద్ధదేవా! 


ద్వేష రాగములను వేషాలు వేయుచు 
భూషణములతోడ పోషణముగ 
శోష లేక తిరుగు వేషగాండ్రకు మంచి 
బుద్ధిచెప్ప నేర్తు! బుద్ధదేవ! (51) 


తా: భూషణ సత్క్మారాలకు మురిసి, రాగద్వేషాలతో విషయలంపటులై 
ఏకొంచెమైనా శరీరశ్రమకు ఓర్వలేక ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవారికి 
గుణపాఠం నేర్చినావు కదా బుద్దదేవా! 


ప్రాణరహితమైన టజాళ్ళకు( బ్రాణముల్‌ 
చేర్చి రాంధ్ర బౌద్ధ శిల్పవరులు 

దేశ దేశములను దేజరిల్లుచు నుండె 
సిద్ధశిల్పమగుట! బుద్ధదేవ! (52) 


తా: దేశ విదేశాలలో మన ఆంధ్ర కం ప్రాణంలేని బండరాళ్లను 
శిల్పాలుగా మలచి ఘనకీర్తి గడించి నీ సేవ చేసినారు బుద్ధదేవా! 


ఇతరుల్ని జయించడం కంటే తనని తాను జయించడం చాలా కష్టమైన పని. 


24 బుద్ధోపదేశ ము 


అఖిల దేశములకు నాలవాలంబుగా 
దైవమటుల చెలగి చేవంగూర్చు 
బుద్ధదేవుం గొలువ పుణ్యముల్‌ ప్రాప్తించు 
విశ్వప్రేమ శాంతి వెలయు బుద్ధ! (58) 


తా: ప్రపంచ దేశాలలో కీర్తిగడించిన బౌద్ద శిల్పకళాకారుల ద్వారా ధర్మం వ్యాప్తికి 
కారణమైన బుద్ధ దేవా! స కొలుచు వారికి పుణ్యం, నీ బోధల ద్వారా 
విశ్వశాంతి, మానవాళి పట్ల ప్రేమ వర్ధిల్లును. 


మంచిదృష్టిపథము మంచి యాలోచన 
మంచిమాట కర్మ మంచిదిగను 

మంచి జీవితంబు మంచి వ్యాయామమ్ము 
మంచి స్మృతి సమాధి మించు బుద్ధ! (54) 


తా: మంచి దృకృథం(సదాశయం) మంచితలపు, మంచి పలుకు, మంచి కార్యం, 
శరీర వ్యాయామంతో కూడిన క్రమబద్ధ జీవితం యోగులు ప్రవచించే సిద్ధ సమాధి 
కంటె గొప్పది కదా బుద్దా! 


పువ్వులందుC దేనె నువ్వుల నూనెయు. 
బాల వెన్న, శోభ బాలభాను 
నందుంగూడి యున్నయట్టు లీ విశ్వమ్ము 
ప్రకృతి శక్తిలోనం బరంగు బుద్ధ! (55) 


తా: బుద్ధదేవా! పాలలో వెన్న, పువ్వుల్లో తేనె, నువ్వులలో నూనె సూర్యునిలో 
కిరణాల శోభ అంతర్లీనమైయున్నట్లు సమస్త విశ్వం ప్రకృతి (నిసర్గ) శక్తిలోనే 
(తోనే) ప్రవర్తిల్లుతోంది. 


పంచశీలములును నంచిత చతురార్య 
సత్యములు ప్రచార సరణిం దీర్చ 
సర్వశుభము లబ్బి స్వామ్యమ్ముగా భువి 
విశ్వశాంతి గలిగి వెలయు బుద్ధ! (56) 


తా: నీవు ప్రబోధించిన పంచశీలములు, "చతురార్య" సత్యముల మార్గంలోనే 
సర్వశుభములు ఒనగూరి ప్రజాస్వామ్య ప్రగతి, విశ్వశాంతి వర్ధిల్లును బుద్ధదేవా! 


ద్వేషాన్ని వోగొట్టేది ద్వేషం కాదు, ప్రేమ మాతమే. 


బుద్దోపదేశ ము 25 


శాంతిబోలునట్టి స్వర్గంబు ధర లేదు 

దాంతి మిన్న దలంప క్రాంతికన్న 

శాంతి యున్నయట్టి జనుండు విశ్వంబున 
యశము గాంచుచుండు నౌర! బుద్ధ! (57) 


తా: భౌతిక పురోగమనం కంటె తపః ఇక్లేశాదులను ఓర్చుకోగల గుణం(దాంతి) 
గొప్పదని, శాంతిని మించిన స్వర్ణం లేదని శాంతుడైన మానవుడు లోకంలో 
చిరకీర్తి పొందుతాడని చాటినావు మహానుభావా! 


తథ్యమిథ్యానువాదమ్ము దవిలి జనులు 
దేవతల పుట్టుకకు దారి తీసినారు 

కల్ల నిజము లెజుంగక యెల్లవారు 
పరుగులిడంజొచ్చి రీ త్రోవంబట్టి బుద్ధ! (58) 


తా: సత్యాన్ని మరచి, మిథ్య (మాయ) వెంటనడిచే మానవులు నిరర్ధక 
విగ్రహారాధనకు బానిసలైపోయారు. ఆ దారిలో నిజమేదో కల్ల ఏదో గ్రహించక 
మానవాళి పరుగు తీస్తున్నారు బుద్ధదేవా! 


నిర్వికారుండు నిత్యుండు నిఖీలమయుండు 
భిన్న భిన్న జగమ్ముల నున్న వాండ 
టన్నవాదాల డోషపుం దెన్ను లెన్ని 
శూన్యమని చాటినాండవు మాన్యబుద్ధ! (59) 


తా: నిత్యుడు, నిర్వికారుడు అయిన పరమాత్మకు భిన్న భిన్న రూపాలను, భిన్న 
భిన్న లోకాలను సూచించే వాదంలోని దోషాలను చూపి అట్టి వాదాలలోని 
నిరర్ధతకతను చాటి చెప్పినావు మాన్యవర్యా! 


శాంతచిత్తుండు సౌహార సరళమూర్తి 
సత్యపాలకుం దమృత నీష్యంద మయు(డ 
నంతశక్తి మయాత్మకుం దఘవిదూరుం 
డతనిం గొల్చిన పాపము లణంగు బుద్ధ! (60) 


తా: శాంతమూర్తి, స్నేహశీలి, భక్తసులభుడు, సత్యపాలకుడు, అమృతమయుడు, 
అనంత శక్తియుతుడు, పాపరహితుడు అయిన బుద్దుని కొలుచుట వలన 
మానవుని "పాపం నశిస్తుంది. 


మనస్సు ఉనందంగా ఉంటే, శరీరం ఉరోగ్యంగా ఉంటుంది. 


26 బుద్దోపదేశ ము 


బుద్ధదేవుని సురుచిర శుద్ధమూర్తి 

భావమున నిల్ప నణంగును బాపమెల్ల 

ధన్యమగు మానవుని జీవితంబు ధరణి 
విశ్వశాంతియు. బ్రేమయు వెలయు బుద్ధ! (61) 


తా: బుద్ధదేవా! అంతశ్ళుద్ది కలిగి పవిత్రుడవైన నిన్ను భావంలో నిల్పువాని పాపం 
నశిస్తుంది. అట్టివాని జన్మ ధన్యమవుతుంది. ప్రపంచాన శాంతి విలసిల్లుతుంది! 


జనన మరణంబు లందున నణంగిపోవు 

క్షణిక జగమున కెపుడు శాక్యర్పి యల త్రి 
పిటకముల లెస్స జదువ వివేకమబ్బు 
విశ్వపేమయు శాంతియు వెలయు బుద్ధ! (62) 


తా: జననమరణాలతో కూడిన ఈ జగత్తు క్షణికమని, బౌద్ధ సూత్రాలైన 
"తిపిటకముల"ను చదివితే వివేకం కల్లుతుందని, ప్రేమ” విశ్వశాంతి 
వర్ధిల్లుతాయని చాటినావు మహాత్మా! 


శాశ్వతాశాశ్వతంబులు విశ్వమందు 
హేతువాద బద్ధంబులై యెసక మెసంగ 
భౌతికావలి భమణమ్ము పరిఢవిల్లు 

జగతి నుల్లోల జలధిరీతిగను బుద్ధ! (63) 


తా: ప్రపంచంలో దృగ్గోచరమయ్యే వివిధ విషయాలను శాశ్వతంగానో లేక 
ఆశాశ్వతంగానో భావింప చేసే కేవల భౌతిక హేతువాదం సముద్రంలోని అలజడి 
(కల్లోలం) లాంటిదని చాటినావు బుద్ధదేవా! 


వెల్లివిరిసిన చందాన నెల్ల ప్రజలు 
పాపపంకంబు మీ పుణ్య పాదజలము 

వలన కడుగుడటంచును సలలితముగ 
మూగుచుందురు నిరతమ్ము బుద్ధదేవ! (64) 


తా: మహానుభావా! తమ పాపపంకిలాన్ని ప్రక్షాళన చేసుకొనుటకు పరమ 
పావనమైన నీ పాద జలం కోసం మానవులు తహతహలాడుతుంటారు కదా! 


తప్పు దారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేదు. 


బుద్దోపదేశ ము 27 


లక్షలాది భిక్షువులను లాలితముగ 
నక్షయంబగు ధర్మంబు నమరునట్లు 
బోధసల్పిన మహనీయ పుణ్యమూర్తి 
సౌమ్యగంభీరమూర్తి! దీక్షాతపస్వి! (65) 


తా: సౌమ్య గంభీరమూర్తీ! దీక్షాతపస్వీ! బుద్ధదేవా! లక్షలాది బౌద్ధ బిక్షువులను 
క్షయంలేని ధర్మమార్గంలో నడవడానికి జ్ఞాన బోధనిచ్చిన మహనీయ మూర్తివి! 


బుద్ధదేవుని జాతిని బుట్టినావు 
భూతదయను నహింసనుబూని నీవు 
మధుర కరుణారసైక తన్మయు(డవగుచు 
ధర్మతత్త్వ మనుష్టింపందగును బుద్ధ! (66) 


తా: శాక్య వంశంలో జన్మనెత్తి వెల్లువైన భూతదయతో అహింసావ్రతం 
చేపట్టినావు మహాత్మా! కరుణారసార్ధ హృదయుడవై అహర్నిశలు ఆధ్యాత్మిక 
తన్మయత్వంలో మునిగినావు కదా "స్వామీ! 


పరుల కుపకార మొనరింప సుకృతమనియు 
పరులకపకార మొనరింప పాపమనియు 
గ్రంథరాజము లన్నియు. గలయంబలుకు 
శాక్యసింహ! తథాగత! శాంతమూర్తి! (67) 


తా: ఇతరులకు కీడు చేయుట పాపమని, మేలుచేయుట పుణ్యప్రదమని శాంతి 
కాముకుడవైన నీవు చాటిన సత్యాన్నే విశ్వంలో సమస్త గ్రంథాలు 
వక్కాణిస్తున్నాయి_ తథాగతా! 


శన శ శ్వ 
బుద్ధదేవుని సూక్తిలో భూతదయయు 
బుద్ధదేవుని ష పుణ్యంపు మూర్తియందు 
తాండవించును ప్రేమ సత్యంబు కరుణ 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! (68) 


తా: బుదుని సూక్తులలో భూతదయ తొంగిచూస్తుంటుంది. బుద్దుని దివ్యమంగళ 


రూపంలో సత్యం, కరుణ, ప్రేమ తొణికిసలాడుతుంటాయి. అట్టీ బుద్దుని మతం 
ఆదరణీయం. 


అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప. 


28 బుద్ధోపదేశ ము 


కోసలాదేవి స్యీకారగుణము పేర్మి 

బింబిసార మహీపాలు ప్రేమనంది 
భారతావనిం బ్రాకె నీ బౌద్ధమతము 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! (69) 


తా: కౌసలాదేవి ఆదరణను, బింబిసారుని ప్రేమను ఒడినిండా నింపుకున్న బౌద్ధం 
సదా విశ్వమంతటా ఆదరణీయం. 


బౌద్ధసిద్దానములం దన పాలనమున 
సంతరించుటే కాక సీమాంతరముల 
సార్వభౌముం డశోకుండు పర్వంజేసె 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! (70) 


తా: బౌద్ధ సిద్దాంతానుసారం భరతదేశంలో పరిపాలన గావించుటేకాక ఇతర 
దేశాలకు బౌద్దాన్ని అశోకచ క్రవర్తి వ్యాప్తి చెందించినాడు. అట్టి బౌద్ధం 
ఆదరణీయం. 


సత్యమును ధర్మమును నహింసయును మూటి 
నర్చన మొనర్చి గాంధీ మహాత్ముం డిపుడు 
విశ్వసందేశ మయ్యె నీవిధము నేండు 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య:! (71) 


తా: బుద్దుని అహింస, సత్యం, ధర్మం మహాత్మాగాంధీకి శిరోధార్యమైనాయి. అవే 
నేడు విశ్వమంతా ఆదర్శమయినాయి. అట్టి బౌద్ధం ఆదరణీయం. 


ఆయుధ విసర్దనము చేయుటర్హమనుచు 
ఖండఖండాంతరముల నఖంద యశము 
నిలిపె జహ్వరుం డీముద్ర కలిమిచేత 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! (72) 


తా: బుద్దుని మతానుసారమే ఆయుధాలు ప్రపంచ వినాశకరమని జవహర్‌ లాల్‌ 


నెహూ ఖండ ఖండాంతరాలలో పు అందువల్లే నేటికీ బౌద్ధం 
ఆదరణీయం. 


పతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి. 


బుద్దోపదేశ ము 29 


జాతిమత కక్ష లుడుపగాం జక్రమిద్ది 
సామ్యవాదము నిల్పగాం జక్రమిద్ది 

సత్యము శివమ్ము నౌ ధర్మచక్ర మిద్ది 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! (78) 


తా: జాతుల, మతాల మధ్య కక్షలకతీతంగా, సమాజంలో సామ్యవాదాన్ని 
పరిపు పుష్టం చేసేదిగా సత్యానికి , జగత్కల్యాణానికి, ప్రతి రూపమైన ధర్మచక్రం 
బౌద్దానీకి ప్రతీక. 


బౌద్ధ సిద్ధాన్తములు దిశల్‌ పర్వుగాత 
నిత్యమై సత్యము నహింస నిల్చుగాత 
జాతిమత కక్ష లన్నియు సమయుగాత 
ధారుణికి నిండుమేలు చేకూరుంగాత! (74) 


తా: బౌద్ధ సిద్దాంతాలు నలుదిశలా వ్యాప్తిచెంది సత్యమెల్లప్పుడూ ఆదర్శమై 
వెలుగుతూ జాలేమత కక్షలన్నీ సమసిపోయి బౌద్ధ మతావలంబన ద్వారా సమస్త 
విశ్వానికే మేలు చేకూరు గాక! 


శన శ శ్వ 


సత్యమె రక్షణ మరయంగ 
సత్యమె కడు కీర్తిదెచ్చు సజ్ఞనునకు నా 

సత్యమె గొప్పది యన్నింట 

నిత్యము వచియింప శుభము నెగడును బుద్ధా! (75) 


తా: సత్యం మనిషికి రక్షణ కవచం. సత్యవ్రతం సదా కీర్తిదాయకం. సత్యమే 
పరమోత్కృష్టమని చాటి చెప్పడం ప్రపంచానికి సకల శుభాలను చేకూర్చే 
జీవనసూత్రం. 


చెడుకార్యమ్ములు సేసిన 

జడుందని వచియించు జగతి చండాలు డనున్‌ 
బడుగుగం జేయును ధనదుని 

విడువుండి చెడు బుద్దులెల్ల వేగమె బుద్ధా! (76) 


తా: చెడుపనులు చేయువారికి ఎప్పటికయినా లోకనింద తప్పదు. చెడుమార్గము 
కుబేరుణ్ని బికారిని చేయగలదు. చెడు బుద్ధిని విడనాడడం సదాశ్రేయస్మరం. 


అవసరమైతేనే మాట్లాడు. లేకపోతే లా ఉండేందుకు ప్రయత్నించు. 


3౦ బుద్ధోపదేశ ము 


కనుగొన్న సకల జనులకు 

తనువొకటే భేదమేమి ధర లేదనుచున్‌ 

మనమున దలంచుచు మెలంగును 

ఘనుండగు పురుషుండు కీర్తి గాంచును బుద్ధా! (77) 


తా: శరీరధారులందరి దేహనిర్మాణం ఒకేవిధమని మనుషుల మధ్య 
తారతమ్యాన్ని చూడకూడదన్న ఎరుక గలిగి చరించువాడు ఉత్తముడు. 


ఎదుటను సత్యము బలికియు 

బిదప నసత్యంబు పలుకు వెళ్టిని లోకుల్‌ 
మదిలోన నీసడింతురు 

గదియంగా నీయ రీ జగమ్మున బుద్ధా! (78) 


తా: ముందొక మాట వెనుకొక మాట పలికే వ్యక్తి జీవనం పతనానికి దారి 
తీస్తుంది. నీచవర్తనుడు లోకం ఈసడింపుకు గురికాక తప్పదు. 


ఏ యెండకు నా గొడుగును 

నేయముగాం బట్టునట్టి నేర్పరులను ఛీ 

ఛీయని లోకము తిట్టును 

మాయికుం డనుచుండు సుజన మందలి బుద్ధా! (79) 


తా: ఏ ఎండ కాగొడుగు పట్టే మాయగాడిని లోకం ఛీకొట్టక మానదు. సుజనులు 
దుష్టులకు దూరంగా ఉందురు. 


భోగాసక్తుం డనుచును 

భోగములను మునింగి తేలు పురుషుని గని యు 
ద్యోగమ్ము లేని దుష్టుడు 

వాగాడంబరముతోడ వదరును బుద్ధా! (80) 


తా: దుష్టుడు నోటిని అదుపులో ఉంచుకోక ఉన్నతులపై నిందలు వేస్తుంటాడు. 


నిరుద్యోగి సౌఖ్యాలనుభవించేవారిని నిందిస్తూ పురుషప్రయత్నం చేయక 
అసూయతో  జీవిస్తుంటాడు. 


దేవుడు వరాలు, శావాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాతనే ఇన్తూడు. 


బుద్దోపదేశ ము 31 


దుష్టులతో సే స్నహంబును 

శిష్ణులు గావించిరేని చెడి వారంతన్‌ 

దుష్టులుగ మాజుచుందురు 

కష్టమ్ముల నందుచుంద్రు ఘనముగ బుద్ధా! (81) 


తా: చెడు సావాసము వలన సజ్జనులు కూడా దిగజారి పోతారు. సజ్జనుడైన వాడు 
దుష్టునితో స్నేహం చేయరాదు 


జాళ్ళకు రప్పకు మొక్కుచు 

నుల్లంబునం దనివి సనక యూగిసలాడన్‌ 
జెల్లును గాలము; ఫలమా 

పొల్లగు నుల్లాస మడంగు బుడమిని బుద్ధా! (82) 


తా: చిల్లరరాళ్లకు మొక్కుతూ కాలయాపన చేసే మనిషి ఫలితం పొందలేక 
మనుగడసాగిస్తూ మానసిక ఆనందాన్ని కోల్పోయి ఆశాంతిలో మునుగుతాడు. 


వ్యర్థమగు శాస్త్రజాలము 

నర్థమ్మును విడిచి చదువ నడి మేలౌనా! 
సార్థముగ హేతు యుతముగ 

నర్ధిని బరియింప మేళులందును బుద్ధా! (88) 


తా: అర్ధంకాని శాన్దాధ్యయనం నిరుపయోగమైనది. నారయుతము, హేతుబద్ధము 
అయినీ జ్ఞానము వ్యక్తీకి శ్రేయస్కరమని బుద్ధ సూక్తి ! 


ధనమెల్లం గొల్లవెట్టియు 

ఘనముగ యజ్ఞమ్ము చేయంగలుగునె సుఖముల్‌ 
తను మనముల' శుద్దుండగు 

జను గొల్వగ సుఖములబ్బు సత్యము బుద్ధా! (84) 


తా: ధనాన్ని వెచ్చించి యజ్ఞయాగాలను మాత్రమే నమ్మి పురుష ప్రయత్నం 


విడనాడే వారికి సౌఖ్యమబ్బదుగదా! ఏ టు కల్మషంలేని నిర్మల మనస్మున్ని నమ్మితే 
శుభం కలుగునని బుద్ధ సూక్తి! 


వ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, అతని శతువులు కాదు. 


3౩2 బుద్ధోపదేశ ము 


సంసారసాగరము వి 

ధ్వంసము గావించి యీద తరమే; ఘన వి 
ద్వాంసునకునైనంగాని య 

హింసయు సత్యమ్ము ధర్మ మెన్నక బుద్ధా! (85) 


తా: సంసారమనే సముద్రాన్ని ఈదడం విద్యాంసులకైనా సులభం కాదు. 
సత్యాహింసలను ఆచరించుటే సంసార సౌఖ్యానికి దోహదమవుతుంది మహాత్మా! 


తృష్ణయె మూలము వనటకు 

తృష్టయె మూలంబు జనులు తెన్నులు దప్పన్‌ 
తృష్ణయె మూలమ్మంతకు 

తృష్ణను విడనాడు వాండు ధీరుండు బుద్ధా! (86) 


తా: కోర్కె(తృష్ష) యే శోకానికి కారణం. కోరికలే జీవితంలో కష్టాలకు 
హేతువులు. కోర్కెలను త్యజించువాడు నిజమైన ధీరుడు. 


దుఃఖము సంసారంబును 

దుఃఖము కూపంబు నాత్మ దుఃఖమె ఘనమౌ 

దుఃఖము సుజనుల జంపును 

దుఃఖము సమమౌచు నెద్ది తూగదు బుద్దా! (87) 


తా: కోర్కెల సాధనలో దుఃఖం సంసారాన్ని నరక కూపంలో పడదోసి సజ్జనులను 
అంతం చేస్తుంది. మనసులో దుఃఖాన్ని అనుభవించే వాడు ఆశాంతికి గురై 
పతనమవుతాదు. 


గంగాస్నానము చేసిన 
చెంగున వ్రతము లవి యెన్ని చేసిన మణి పో 
వంగలవే పాపంబులు 
చెంగట సత్యమ్ములేక చెలువుగ బుద్ధా! (88) 


తా: గంగానదిలో స్నానం చేసి వ్రతాలు చేసినప్పటికీ సత్యాన్ని విడనాడిన వాడు 
పాపాన్ని పోగొట్టుకోలేడు. 


వ్యర్ధమైన వేల పలుకుల కన్నా, శాంతి సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు. 


బుద్దోపదేశ ము 33 


స్పీతంబిగు మారుత మే 

రీతిని గదలింప లేదొ రెక్కొను గిరి; నా 

రీతిని ధీమంతుని మది 

నేతణి గదలింపలేండు హీనుడు బుద్ధా! (89) 


తా: గాలి ఎంత అధికంగా వీచినప్పటికీ కొండను ఎలా కదిలించలేదో నిజమైన 
ధీమంతుని ధృతిని హీనుడు చలింప చేయలేడు. 


నాటకమీ జగ మెల్లను 

బూటకమై క్రాలుచుండు వుచ్చినపండై 

దీటుగ దాని నెదిర్చియు 

రాటుగం జరియింపవలయు రమణగ బుద్ధా! (90) 


తా: ఈ జగమొక నాటకం, ప్రతి పాత్రధారి ఏదో ఒక గాయంతో 
బాధపడుతుంటాడు. ధీటుగ ఎదిరించి నేర్పు, ఓర్పు వహించువాడే ఈ 
జగన్నాటకాన్ని రక్తి కట్టిన్తాడు. 


గర్వమ్ము గూడ దెవనికి 

గర్వముగల యట్టి వానికడం గష్టంబుల్‌ 

సర్వ మ్మొకపరి చేరియు 

గర్వితుని మనమ్మునెంతొ కలంచును బుద్ధా! (91) 


తా: గర్వంగల వ్యక్తి కష్టాల పాలుగాక తప్పదు. తెచ్చుకున్న కష్టాల మూకుమ్మడి 
దాడిలో గర్వపోతు క్రుంగీపోతాడన్న సత్యాన్ని గ్రహించవలయును. 


స్వర్గము స్వర్గమ్మని బుధ 

వర్గము బోధేంచుచుండు; స్వర్గముగలచో 

భ రుడు భిక్షంబెత్తంగ 

స్వర్గము దిగివచ్చి తిరుగవలెనో? బుద్ధా! (92) 


తా: స్వర్గ సౌఖ్యాల కొరకు బుధవర్గం సైతం వెంపర్లాడడం జగద్విదితం. శివుని 
భిక్షాటనలోని అంతరార్ధం ఎరిగిన మనస్సు భోగలాలసకు దూరంగా ఉంటుంది. 


మన లోపల శుతువు లేనంత వరకు బయటి శతువు మనల్ని భయపెట్టలేడు. 


34 బుద్ధోపదేశ ము 


మనసే మూలము వనటకు 

మనసే మూలమ్ముగాదె? మహిమకు నిలలో 

మనసే మూలము కోర్కులు 

జనునకు జనియించుటకును సతతము బుద్ధా! (93) 


తా: కోర్కెల పై పైని మనస్సు దుఃఖానికి మూలం. కోర్కెలు పుట్టడానికి మనిషిలోని 
మనసే కారణం. అందుకే యోగమార్గంలో మనస్సును నీయంత్రించిన వాడే 
సచ్చిదానందాన్ని పొందగలడు. 


విశ్వంబె మనము; మనమే 

విశ్వంబునుగాన ప్రజలు వివరంబుగ నా 
విశ్వపు మర్మము లెజణింగిన 

శాశ్వత సౌఖ్యంబు లందు జగతిని బుద్ధా! (94) 


తా: విశ్వం అంతులేనిది. అలాగే మనస్సు కూడా అనంతమైనది. ఈ మర్మాన్ని 
గ్రహించినవాడే ఈ అనంతానంత విశ్వంలో మనోవికారాన్ని జయించి 
చిరంతనమైన, నిత్యమైన, నిర్వికల్పమైన ఆనందానుభూతి నొందగలడు. 


ప్రకృతిగన జిత్రమైనది 

వికృతిగను మెలంగుచుండు పృథ్విని ప్రజలున్‌ 
ప్రకృతి రహస్యంబును నా 

వికృతిని బరమార్థ మెజుగ వెలయును బుద్ధా! (95) 


తా: ప్రకృతి చిత్రవిచిత్రంగా గోచరిస్తుంది. ప్రకృతిలోని వికృతిని సైతం గ్రహించి 
ప్రకృతిలోని నిసర్గ రహస్యాలను ఛేదించగలిగితే మనిషిని పరమార్థం (పరమాత్మ 
తత్త్వం) సాక్షాత్మరిస్తుంది. 


భవసాగర తరణమునకు 

నవనిని సుజ్ఞాన నౌక యనవరతంబున్‌ 

భువిగల యజ్ఞానమునకు 

నవిరళమగు తరణి నీతి; యరయంగ బుద్ధా! (96) 


తా: సంసారమనే సాగరాన్ని దాటుటకు సుజ్ఞానమనే నౌక అవసరం. అజ్ఞానపు 
కెరటాలనధిగమించి ఒడ్డు చేరడానికి ఇంతకంటే మేలైన తరుణోపాయం 
మరొకటి లేదు.(తరణి ఓడ) 


మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. 


బుద్దోపదేశ ము 35 


పుక్కిటి పురాణముల మదిం 

జక్కంగం బఠియించి భజన సలిపెడి మందుల్‌ 
దిక్కుల మెండై పాపపు 

ద్రొక్కిళ్ళంబడి నలంగుదురుగద బుద్ధా! (97) 


తా: పుక్కిటి పురాణాల్లో నిరర్ధకంగా కాలయాపన చేసేవారు చిత్తశుద్ది లేకుండా 
భజనలు చేసేవారు "చిక్కుల్లో బడి తమను తామే కోల్పోయి” మూర్భులై 
కడతేరుతారు. 


గీర్వాణభాష మనయం 

తర్వాణుల శుద్ధిసేయందగియెడు మనియీ 
సర్వప్రజలకు. జెప్పుదు 

రుర్వీసురు లెల్ల బిడియ మొందక బుద్ధా! (98) 


తా: గీర్వాణ భాష (సంస్కృతం) అంతరంగాలను వృద్ధి చేస్తుందని ప్రచారం చేసే 
బ్రాహ్మణులు చిత్తశుద్దిలేని అర్చనలలో జీవితాలను వ్యర్థపరచుకోకూడదు గదా 
బుద్దా | 


అమరావతి యెల్లోరా 

విమలంబగు చోటులందు విఖ్యాతిగనెన్‌ 
రమణీయమ్మగు శిల్పము 

సమకూర్చి యశంబు భరత జాతికి బుద్ధా! (99) 


తా: అమరావతి, ఎల్లోరా మొదలైన ప్రాంతములలో శిల్పకళ పరిఢవిల్లి బౌద్ద 
మతానికి ప్రపంచ ఖ్యాతినిచ్చింది కదా మహాత్మా! 


వేదములు సత్యమనుచును 

వాదించెడి శుష్క ధర్మపరుల విధమ్ముల్‌ 
రోధించి సత్యమార్గము 

సాధించిన జనుండ్‌ నీవె జగతిని బుద్ధా! (100) 


తా: వేదాలు సర్వకాలీన సత్యాలని విశ్వసించేవారి అభిమతాన్ని వ్యతిరేకించి నీదైన 
యోగమార్గంలో భౌతిక సౌఖ్యాలను త్యజించి జన్మ సాఫల్యాన్ని సాధించినావు 


కదా తథాగతా! 


నీ బాధకు కారణం వదైనా కావచ్చు. ఓ కారణంతో ఇతరులకు మాతం హాని చేయకు. 


36 బుద్ధోపదేశ ము 


బుద్దుని శరణము నందుము 

బుద్దుని సంఘంబు శరణు పొందుము నీవా 
బుద్దుని ధర్మము నిల సం 

సిద్దుండవై దిశల వెలయం జేయుము బుద్ధా! (101) 


తా; బుద్దుని శరణం పొందుము. బుద్ధ సంఘంతో శరణం పొందుము. బుద్దుడు 
విశ్వసించి ప్రచారం చేసిన ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడానికి నీవంతు 
కర్తవ్యం సదా ఆచరణీయం. అభిలషనీయం. లోక కల్యాణ కారకం. 
(సమాప్తం) 
వ. 


కృతజ్ఞతాభీవందనాలు! 


మా ఈ పయత్నానికి సహకరించిన విజ్ఞులు, విశిష్టవ్యక్తులు ప్రశంసాత్మక పాత్ర 
పోషించినవారెందరో మహానుభావులు. 

బుద్ధభూమి సంపాదకుడు, కవి, రచయిత, సామాజిక కార్యకర్త శ్రీ బొర్రా 
గోవర్ధన్‌ గారు "బుద్దోపదేశం" పద్యకావ్యం బౌద్ధధర్మామృతాన్ని ప్రతిపద్యంలో 
చిలికించారని, _ బౌద్ధము భారతదేశ సామాజిక విష్టవకెరటమని హృద్యంగా 
అభివర్ణించారు. వారికి కృతజ్ఞతాభివందన మందారమాలలు. 

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉపసభాపతి, మాజీ మంత్రి, ప్రపంచ తెలుగు రచయితల 
సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ గారు బుద్దోపదేశం 
పద్యరచనపై తమ అమూల్యమైన సందేశాన్ని బుద్ధుని బోధనల సారాంశాన్ని ముఖ్య 
సూత్రాలను ప్రస్తుతిస్తూ నేటి సమాజంలో మానవ మనుగడకు ఇదే తరుణోపాయమనే 
అభిప్రాయాన్ని "అభినందన" ద్వారా వెలిబుచ్చినందులకు వారికి మా హృదయ 
పూర్వక నమస్సుమాంజలులు. 

సుపరిచితులు సాహితీ మిత్రులు చీకోలు సుందరయ్య గారి ద్వారా 
పరిచయభాగ్యం కలిగి బుద్దోపదేశంలోని పద్యాలకు సరళంగా హృద్యంగా తాత్సర్యం 
వ్రాసి అతితక్కువ సమయంలో అంకితభావంతో సమర్పించిన కవి, రచయిత శ్రి 
అవధానం టి.హెచ్‌. నటరాజారావుకి మా హృదయపూర్వక శుభాభినందనలు. 

నేటి తరం యువకుడు, మేధావి, తెలుగుభాష అభ్యున్నతికి వికాసానికి 
వైజ్ఞానిక రంగములో ఇతోధికంగా కృషి చేస్తున్న శ్రీ షేక్‌ రహ్మానుద్దీన్‌ గారు అడిగినదే 
తడవుగా ఈ "బుద్దోపదేశం" శతక నూతన ప్రచురణకు సంపూర్ణ సహాయ 
సహకారాలందించి సకాలంలో సుందరంగా తీర్చిదిద్ది అమ్మాపౌండేషన్‌ పబ్లిషర్స్‌, 
విశాఖపట్నం ద్వారా ముద్రించి అందించినందులకు వారికి మా హృదయపూర్వక 


న్వావాదములు. 
పు — కుటుంబసభ్యులు 


శరీరానికి మరణం ఒక్కనేౌరి మాతమే.. కాలీ మనసుకు తప్పు చేసిన పతినారీ. 


హృదయస్పందన స్మృత్యంజలి 
మా తండ్రిగారు కీ.శే. కోగంటి నరసింహా రావు తెనాలి తాలూకా అమర్తలూరు మండలం 
వామనగుంటపాలెం గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉమ్మడికుటుంబ 
సంప్రదాయాలకు విలువలిస్తూ కోగంటి కుటుంబ వారసత్వ అభ్యుదయ భావాలను సామాజిక 
స్పృహను పుణికిపుచ్చుకుని తెలుగుభాషలో విద్యనభ్యసించి విద్వాన్‌, పండిట్‌ కోర్సులు చేసి 
తెలుగు, సంస్కృతము, హిందీ భాషల్లో ముప్పది సంవత్సరముల పైన వివిధ జిల్లా పరిషత్‌ 
హైస్కూళ్ళలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆధ్యాత్మికతను, మానవతావాదాన్ని మేళవించిన 
బుద్ధుని సిద్ధాంతాలను నమ్మి సమాజ శ్రేయస్సుకై అహోరాత్రులు తపన పడి ఎందరో 
హృదయాల్లో తనదైన శైలిలో సుస్థిరస్థానం సంపాదించారు. 
మా తల్లి కీ.శే. శ్రీమతి రాజ్యలక్ష్మి ఎనిమిది మంది సంతానానికి -ఐదుగురు కుమార్తెలకు, 
ముగ్గురు కుమారులకు - జన్మనిచ్చి, భర్త అభిప్రాయాలకు విలువనిచ్చి, ప్రేమానురాగాలు పంచి, 
కుటుంబాన్ని ఎన్నో కష్టానష్టాలకోర్చి సభ్యతాసంస్కారాలను నేర్పి, అభ్యుదయ భావాలతో 
పెంచి, మా కాళ్ళమీద మేము నిలబడి ధైర్యంగా బ్రతకగలిగే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 
వారి బిడ్డలుగా జన్మించటం మేమెంతో అదృష్టంగా భావిస్తూ వారి ఆశలను, ఆశయాలను 
బ్రతికిస్తూ సమాజం కోసం మావంతు కృషి చేయాలని తలంచి, వారు సుమారు 65 సం॥ క్రితం 
బుద్ధుని సిద్ధాంతాలను, సూక్తులను ప్రజలలో వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో వ్రాసిన ఈ "బుద్దోపదేశం" 
శతకానికి తాత్పర్యం పొందుపరచి నూతన ముద్రణతో అందించగలగటం మాకు ఆనందం, 
గర్వకారణము. 
కుమార్తెలు 
కోగంటి ఉషారాణి, కోగంటి శాంతిక్తి 
కోగంటి వసుమతి, కోగంటి విశ్వమిత్ర 
కుమారులు 
కోగంటి అశోక్‌ కుమార్‌ 
కోగంటి లెనిన్‌ బాబు 
& మా ఆత్మీయ కుటుంబ సభ్యులు 


శిష్యగణ ఘననివాళులు 
"మన గురువరేణ్యులు శ్రీ కోగంటి నరసింహా రావు" 

మూడు దశాబ్బముల పాటు విద్యావ్యాసంగంతో తమ అమూల్యములైన ఉన్నత 
లక్ష్యసిద్ధి, వినూత్న విమర్శనా చమత్కృతి, ప్రగతి పథ ప్రేరణతో, సరసవచోమాధుర్య 
బోధామృత తరంగములనోలలాడించి ఎందరో విద్యార్థులను సంస్కార పరాయణులుగా, 
ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దిన ఆదర్శోపాధ్యాయులు! 

విశిష్టములైన బౌద్ధ మానవతాభ్యుదయ విప్లవోపాధ్యాయ ఉద్యమాలకు సంగమమై 
తాత్విక ద్రష్టగా చైతన్య స్రవంతిగా భాసిల్లిన మహామనీషులు! 

నిస్వార్థం, నిర్భీతి, సేవాతత్సరత, _ సంస్కారము, _ సామరస్య-సమత్యాది 
గుణగణంబులకాలవాలమై, ఉజ్వల జాతిభవితవ్యానికై మానవతా విలువలు ప్రోది 
చేయుటకై సాంస్కృతిక విప్లవోద్యమ చైతన్య పురోగాములుగా జీవితయాత్ర సాగించిన 
వైతన్యమూర్తులు! 


రచయిత-పరిచయము 


శ్రీ కోగంటి నరసింహారావు గారు విద్వాన్‌ 
తెలుగు హిందీ సంస్కృతము పండిట్‌. 
అమర్తలూరు మండలం తెనాలి తాలూకా 
వామనగుంటపాలెం గ్రామంలో కోగంటి 
వెంకాయమ్మ, భుజంగరావు దంపతులకు 
జ్యేష్ట పుత్రుడుగా జన్మించారు. 
“సత్యం' నరసింహా రావు గారుగా పేరొందారు. 
మం: 08-01-1023 మరణం:31-12-2008_ | 66/5ల్‌ సిరిపురం సూల ఆలుగు పండటగా 
బోధనావృత్తిని ప్రారంభించి పచ్చలతాటిపర్రు, వేటపాలెం, యడ్డపల్లి, 
అబ్బినేనిగుంటపాలెం, స్వర్ణ మొదలగు జిల్లా పరిషత్‌ స్కూళ్ళలో తెలుగుపండిట్‌ 
గాచేసి 1978లో పచ్చలతాడిపట్టు స్కూలు నుండి పదవీవిరమణ చేశారు. 

+ గొప్ప సామాజిక స్పృహగల కోగంటి కుటుంబ నేపథ్యంతో మేధావిగా, కవిగా 
ఎన్నో ఆదర్శవంతమైన కార్యక్రమాలు నిర్వహించారు. 

+ ప్రపంచమంతటా బుద్దుని 2500 జయంతి వేడుకల జరుపుతున్న సందర్భంగా 
1956 లో "బుద్ధోపదేశం" శతకంను రచించి వైశాఖపౌర్ణమి రోజున 
సమాజానికందించారు. 

+ "స్వేచ్చాపధం" దేశభక్తిగేయాల సంకలనం చేసి ప్రచురించారు. 

+ కవిరాజు-త్రిపురనేని రామస్వామి చౌదరి ఆదర్శాలననుసరిస్తూ జయంతి 
వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

+ మూఢాచారాల్ని వ్యతిరేకిస్తూ నాస్తికవాదాన్ని హేతువాద దృక్పథాన్ని 
విస్తరించారు. 

+ మిత్రుల్లో, శిష్యబ్బందంలో సేవాదృక్పథాన్ని ప్రేరేపించి గాజువాక చైతన్యనగర్లో 
గౌతమబుద్ధ గ్రంథాలయం స్థాపనకు స్ఫూర్తిగా నిలిచారు. 

* పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యసంరక్షణ, యువతలో నైపుణ్యతా పెంపుదల 
మొదలగు విభిన్న సేవాకార్యక్రమాలకు నాంది పలికారు. 

+ బుద్ధుని తాత్విక ఆలోచన ద్వారానే శాంతి, సమసమాజస్థాపన సాధ్యమని 
తుదిశ్వాస వరకు గాఢంగా నమ్మి ఆధ్యాత్మికతా, మానవతా వాదాల్ని మేళవించి 
సమాజ శ్రేయస్సుకై అహోరాత్రులు తపనపడి ఎందరికో మార్గదర్శిగా తనదైన 
శైలిలో సుస్థిరస్థానం సంపాదించారు. 

+ నిజాయితీపరుడు, సంస్కారి, క్రాంతిదర్శి, మానవతావాది, నాస్తికుడు, 
అభ్యుదయవాది, జర్నలిష్టు, కమ్యూనిష్టు భావజాలంతో బుద్ధిష్టుగా 
మాలిన్యంలేని మహర్షిగా ఎదిగాడు. 


